కధః. అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొని భారతచేశాన్ని సుభిక్షంగా పాలించిన 
సూర్యవంశ శిరోమణి, శర్యాతి ప్రభువుల వశై క పు తిక సుకన్య-కాత్యాయనీ బేవి వర్మపసాదిని; 
అండాల ఛరిణి; సుగుణాల రాశి. ఒకనా డామె చెలికల్తెైలో సరయూనదీ తీరానికి ననవిహోరానికి 
వెళ్ళింది. (పకృతి సౌందర్యానికి ముగ్గురాఖై ఆడుతూ పాడుతూ అడవుల్లో విహరిస్తున్న ఆమెకు 
ఓ గుద్ద పుట్ట కన్పించింది. పుట్టక లుగుల్లో రెండుజ్యోతులు "వెలుగుతున్నాయి. వాటి నామె 
మిణుగురు పుకుగులని భ్రమించి, . దర్భపుల్ల తో పొడిచింది. చాధతో కూడిన నిట్టూర్పు. 
విస్పించి జ్యోతులు ఆరిపోయినవి, (పళయమా అన్నట్లు (పకృతి విక్సుతరూపం డాల్చంది. 


" అయోాగాాననగరం అరిష్టాల పాలైంది. (పజల్తు, పరిజనులు, వెద్యులుసైతం నివారించ లేని 


యేదో తెలియని వ్యాధికి వళులై భాధ పడ సాగారు. విషయాన్ని విని రాజదంపతులు విచారంతో 
తల్లడిల్లార్లు సమయాని శేతెంచిన నారదమునీందులవలన, తమ కుమా శ్లె "బాల్య చాపల్యం వే 
తపోనిష్టలో వున్న చ్యవన మహర్టులకు తీరని అపచారం జరిగిందనీ, ఆ కారణంగా మాని అంధు 
డయ్యాడసీ తెలుసుకొని వ్యధిత హృదయాలతో అడవికి బయలు బేరి వెళ్ళారు రాజదంపతులు; 
తమకుమూ_ర్లె తప్పిదాన్ని. మన్నించి తమను, తమ్మ పజలను రశ్నీంచవలసిందని పుట్టనుండి వెలు 
వడిన చ్యవనుని (పార్థించారు. 


తన శేమో తెలియదని, తనకు జరిగిన అన్యాయానికి దైవమే కినిసీ లోకాన్ని శవించా 


డేమోనని తెలిపాడు మహర్షి, అంధత్వంతో అడవుల్లో, + బాధపడటం  బేనికని, నగరుకు 


_యేతెంచి, తమ సేవల్ని స్వీకరించ వలసిందని మానిని వేడుకున్నాడు మహారాజు, తనకు సుఖ 
జీవితంవె ఆస కి లేదని, (పశాంతమైన వనమే తన తపోనిష్టకు అనువై న | పచేశమంటూ ఆహా 


యమము. 


గ 
క 3 A 

నాన్ని తిరస్క-రించాడు మహర్షి. ఇంతలో నారదుడు ఆ (పజేశంలో (పత్యత మై, సుగుణ 
రాశియైన శన్యను తెచ్చి మానికి వివాహం చేయవలసిందనీ, ఫలితంగా అరిష్టాలు తొలగి శుభ 
మివ్యగలదని మహారాజుకు సలహాయిచ్చాడు, తను చేసిన నేరానికి అమాయిక యైన మరో 
యువతి జీవి తాన్ని బలియివ్యటం అన్యాయమని, తను మనస్ఫూ ర్తిగా మునిని వివాహం చేసు 
కోవటానికి సిద్ధంగా వున్నానని సుకన్య తేన నిశ్చయాన్ని తెల్సింది. రాజదంపతులు సందిగ్గంలో 
పడ్డారు. ఓవైపు కన్న పేమ - మరోవైపు న్యాయపాలన ... మహారాజు కుమా_రెనిర్భ్ణయాన్ని 
మార్చ లేక పోయాడు. శత వృద్ధుడు, అంధుడూ అయిన మునికి- నవయవ్వనవతి, జగ బేక 
సుందరి అయిన సుకన్నకు వనంలో వివాహం జరిగింది సుకన్య తను రాజకుమా్తెనని మరచి 
జీవితాన్ని పతిసేవకే అంకితంవేసి మవోనాథ్నై అని కొనియాడబడింది. 


సూర్యపు తుల న అశ్యనీకుమారులు హవిస్సుకు అనర్జ్షులంటూ, "బే వేందుడు సభా 
మధ్యంలో వారిని అవమానించాడు. ఆ కారణంగా అరఠింనులు తాము హవిస్సును పొండిగాని 
సభలో ,_పవేశించమని '|పతినచేసి ని మ్మ్క-మించారు. చేవేంద పరాభవాన్ని కాంశ్నీంచిన 
నారదమహర్షి చ్యవనుడే వారికి తగిన సహాయం చేయగలవాడని చెప్పి, అశింనులకు ఆశమ 
మార్షం చూపాడు. "దేవవె ద్యులై న అశ్వినులు చ్యవన్నాశమం చేరుకున్నారు. సుకన్య సౌళీ 
ల్యాన్ని. మెచ్చుకొని, చ్యవనమవార్షి కి దృష్టితోపాటు రూపాన్ని, యవ్వనాన్ని, ప్రసాదించారు. 

నారదునివలన విషయం విని, చేవేందుడు మండిపడ్డాడు. చేవతాయోగ్య మైన 
నీకై వుథాన్ని నరులకు (పనాదించిన అయోగ్యులంటూ అశ్వ్యినులను men శపించాడు. 


4 
శకాని సుకన్య తన పాతి వత్య మహిమో వారికి నిజరూపాల్ని (పసాదించింది. "బేవేర్యదుడు 


ఉగుడయ్యాడు. కామరూపవిడ్యా[ పవీణుడై న విద్యాధరుని పిలిచి, చ్యవన దంపతులను పఠాభి 
వించ వలసిందిగా ఆజ్ఞాపించాడు. కారణంగా నవయవ్వనంలో వున్న చ్యవనుని లోకం గుర్తించ 
"లేక పోయింది. కామాతిశయంతో పరపురుషుని వలలో చిక్కుకొని, వృద్దుడు, అంధుడు 
అయిన పతిని హత్యచేసిందన్న నేరం సుకన్యమై బడింది. మహారాజు అమెను ' విచారించి శిత 
విధించాడు, అగ్ని పవేశానికి యేశ్చాట్లు జరిగాయి, సుకన్య అగ్నిలో (పవేశించింది. కాని అగ్ని 
చల్లారి పూల గాజ్ఞగా మారింది, అదంతా మాయ, మం|తమంటూ లోకం అవహేళనచేసింది. ' 
మహారాజు అయోమయానికి గురయ్యాడు కాని నారదుని ఆదేశానుసారం యడార్లాన్ని లోకా 
నికి 'వెల్లడించటంకోసం అశ్వినుల పీతిక్షై ప్యతకామేష్టియాగం తలపెట్టాడు. 


తన విరోధు లైన అళ్విన్‌ కుమారుల. మెప్పుకోసం (సారంభంగాబోతున్న యాగాన్ని 
భగ్నం చేయటానికే సంకల్పించాడు "దేవేర్యదుడు. అగ్నిని వీలచి హోమాగ్నిని రగుల్బవలదని 
శాసించాడు. కాని సతీత్వ (పభావంవలన అగ్ని . మం తబద్దుడయ్యాడు. చేవేందుడు |పళయ 
రుదుడయ్యాడు. బృహస్పతి వారిస్తున్నా వినక యాగ _ విధ(ంసనకు సాయంగా బయలు * 
జేరాడు' ఓ వైపు పాత్మినత్య మహిమ; మరోవై ఫు ముల్లోకాధిపతియెన "దే వేర్యదుడు...! 
యాగం యేమైంది? అశిింనులు హవిస్సును పొందగల్లారా? సాధ్వి సుకన్యమై బడిన అపవాదు 
తొలగిందా? ... తక్కిన కథ వెండి తెరనై చూడండి, 


"ఊఉ పాటలు * 


ట్ల 


సుకన్య, చెలికత్తెలు | శ్రీమతి లీల పార్టీ 2, సుకన్య | శ్రీనుతి లీల 

జీవితమే మనోహరమే అండాల సొగసులు చిండెనే, 

. జూజిసుమూల పరిమళ మే ॥జీ॥ | కనువింబేనే, మదిపొంగేనే జొౌన * ॥ అం॥ 

ఈ వనమును, తపోవనమును, కనేములే | మల్లె మాలతులు విరిసెనే యీనని, ' 
జీవితమున సుథాకరమును ఫొంటబేములే | మాధవి మైమరచి నాట్యమాడె తానని, 

ఆమని శోభ పహోయిగనే, కోయిల పాటలు, మయూరాల ఆటలు 

నామది గీతి పాజెనులే, హోయి మది, పోయి భలే, హాయిహోయి 

ఆటల పొటల' తేలుదమే ॥జీ॥ . వోయిలే ॥అం॥ 
మది వలెను, నదీజలముల ఆజేము లే, కమ్మని విరజాజుల పిల్లగాలి వీచెనే, 
ముదమెగయగ, మనోవాంఛలు, ఈజేరులే, వన్నె లేడిపీల్లల నయనాలు బెదరిపోయెనే, 

ఆమని శోభ వోయిగ నే, పూవుల మాలలా, పసండై న ఊయల, 

నామది: గీతి పాడెనులే, హాయి మది, హాయి భలే, హాయిపోయి 

ఆటల పాటల తేలుదమే ॥జీ॥ బోయి శే 


॥ అం॥ 


8. మూయ (నృత్యం) 

సోమపానం, ఈ దివ్యగానం 
సురలోశకవాసుల సామే క దా i 
వేదాల రవళిని, లోకాలు సలివీన 
యాగాల ఫలమిది ఈ సోమమే, 
సురనాథులకు వరదానము కై 
నరులొసగిన [వియమిగు నై వేద్య మే- | సోమపానం॥ 


జమునారాణి 


రాగాల పిలుపుల్క భోగాల నలపుల 
శృంగార మొలికించు నా గానమే,- 
కమసీయముగ రమణీయముగ  " 
మృదుమనసుల రంజిల అందింతుగా- | సోమపొనం॥ 


శీ నారద శ్రీ ఘంటసాల 


జయ జయ లోకావనా 
భవభయ హరణా - కరుణాభరణా 
జయ జయ లోకావనా ॥ 


పావన చరణా - శోభితనయనా 
దురిత నివారణ సకలకారణా 
ధర శ్రపరాయణ నారాయణ 


నిరుపమ, నిర శల మధురాకార్యా, 

నిరుపమాన సుగుణాలయ శరీ, 

నిత్వనిరామయ నారాయణ ,.. 
ర్క సుకన్య, చ్యవన (డ్యూయెట్‌) ఘంటసాల, ఊఊ పి థీ 

నేడే హాయి హోయి॥ 

ఆనందము చించేశేయి॥ 
సు! ఆశలన్ని మోసులేసి తనువే పంజెగా। 
చ్య! మానసమున మోవామేవదొ మధువే చిండెగా, 
సు॥ రాగముల, అనురాగముల నవశరాగాల లీలా। 
నేడే॥ 
సు॥ అందమైన చందమామ ఫొంచీ చూచెనే। 


చ్య॥ రంజిత  నాహృది గానాల "బేలా 


7 


చ్య॥ అందాల రాణి నీవేయసి చెంతాచేశెనే। 7. నుకన్య పీ, లీల 
సు॥ పోసములా పరిహాసములా దరహోసాలిజేలా | సు॥ హే జగన్మాతా = కరుణా సమేతా॥ 
చ్య। లాస్యముతో మదిదోచానె బేలా 1నేజే! నిరతము నిన్నే నమి్మతినమా ay 


నోములు (వతనులు వేసితినమా 
నమ్మిన నా కీ ౫తి 'యేలనమ్మా హే 


సాకీ! పతియె దై. వమని నమ్మిపొందిన వరాలఫలమా 
నా సతీత్వ్యమునశే అవమానమా -' ఇది 


6. సుకన్య, చ్యవన (డ్యూయెట్‌) * ఘంటసాల & పీ, లీల 
మధురమైన రేయి, 
మరిరాదు యిజేపోయి ,..॥ 


సు॥ అలల్లశేలి, కలలసోల్కి వలపు నేక సాగాశే। న్యాయమా - 

చ్య! తలపులోన ేసెలొలుక (బతుకు అన్నెము పున్నెము యెరుగని చానను 
స్వరమా యె లే! కన్నతండియే అనుమానించెను 

ఇద్దరూ॥ మధురమైనశేయి ...॥ మన్నన చేసీ కావగరావే | హే! 


* 


* పద్యాలు * 


“ సుకన్య (పద్యం) పి, లీల భానమె నాకు జీవమని గారిని 


ఓ కాత్యాయని ఓమదంబ జననీ "వేడుక గొల్తునేని, నా 


ఓ భ క్షమందార మా మూనసమందు నీన్ను బేవీయించి, 


నుతించుచు నుంటి నేని, 


ఆశారంబులు మూడు నొక్క-టీయు నై 
సొనల పట్టకుండ యిక సాగి 


యాందోళ నంబయ్యెడిన్‌ , 
నా కాంతు న్వెస జూపవే కరుణ, ధన్యం 'చెలుంగుము హవ్యవాహనా. 
శాను జన్మంబు, త పతిపద సేవతక్క- యితేరమ్మగు 
ల్లీ కాపాడే దీనురాలి జయ కాళీ రాజ లోకము నే నెరుంగ, స. 
రాజేశ్వరీ. 1 పతియె సమ_స్తమంచు మది దలచి 
సపర్యల చేయు చుంటి, చే | 
దాన జపసాగ్న్ని హోత పరతం తుడు డతులిత నింద వై బడీయె, 


ఇభ రను గొంటినేని, సీ నక్క-ట, దుర్విధి; ఏతిహో(త! నా 


చెతలనుబాపి ఆ చ్యవనునే 
పతివేయుము జన జన ఎన్‌ క 
అమృత కలశ హస్తుడెన ధన్వంతరి 
యజ భాగమం దగ్తుజెన 
a బా 
నిఖల వైద్య శా.్రు నిపుణులే వేల్పులు 
అర్జు లెట్లుగారొ అమరనాథ ! 
ఇతాజ్ఞాన సమ_స్తశ క్కి సహి తే, 
ఇందీవర శ్యామలే 
ఇందోపేర్యద వర పడే, ఇభవనాధీఢే, 
ఇనారాధి తే, 
ఇశ్టే, ఇందునిభాననే, ఇభను లే, 
ఇస్టార్థ సిద్ధి పద, 
ఇంచాణీనమి తే, ఇభాననను తే, 
వండే అఖిలాం దేశ్వరీ, 


జీజేం_దుడు - (పద్యాలు) 


కోటి చేవేందు లేకమై కూడదన్న 
యజ్ఞ మును మానువారమే అసురవైరి 
అశంనులకందు భాగంబు నమర జేసి 
(పఠీన నెర వేర్చుకొందుము (పజ్ఞ ర 6 
ఘోరంఖై చటుల్నాగ 

భీకరంబున్‌ (కోథాగ్నులన్‌ చల్లగన్‌ 
[కూరాతు శం డసురారి మత్స తిని 

నిరూ శ్రలంబు గావింప 


| దుర్య్వారంబా కులిశంబు 


పోవిడిచ నీడె భారంబు, ఉమా, 
గారీ, (శ్రీపర మేశ్వరీ కరుణ 
మాంగల్యంబు రశ్నీంపవే, 7 
.. మౌ ధవ పెద్ది సత్యం 
సోమవిభాగ మందు 
హయసూనుల కర్హ తలేదుగాన ఈ 


హోమము మానుడింక 
వనజోద్భవు డై నను మీర జాల డీ 
సమము భామరో దలకనే ర్లురె 
*దేవగణంబుతో డ మో 
రీమొయి యబై ధరగ్థుముల 
నెంచర యిని సహించువాడనే, 
'తాపసవృ త్రి సౌఖ్యముల 
దంపతులిర్యురు నా శ్రమంబులో 
కాపురముండ క్లీగతి 
యశకారణనై రము బూనచేటికో ' 
మాపయి, అశ్యనీసుతుల 


10 


నీపతి, స్వర్షనాధుని nd 


చూ చెదగాక వకరణ్‌ 
శ సీచులు మానవాధములు 
చూచెదగాక మత్క్ము_లిశ 


(బోచెడునా జనంతో 


tr 


మాటలునమిు వివేకసూ న్యుడో 
ధర్మము లభ్యసింపడో | 

సోమము నశ౧నుల కీయబూని 
నిలంగలరో మదీయధథాటికిన్‌ 


చోదితకీలల నెట్టు సెతురో 


భృగుప్పు తుని నేడు జగ|తయంబులో I 3 


| 


ననే 


(గ్ర౭౦41-641041-604=6%-6+ ౯64-641 =610+-0+-0+1=6410+ 61-64-9404 =04641-0+-0+4-0+1-641=094=64 64-04-664 ONT ONTOS OIA 


నటినటులు టెక్నీషియన్లు | 
శీ కుమారి కృష్ణకుమారి. "౬౬... సుకన్య దర్శకత్వం "==. చంద్రమోహన్‌ 1 
స శ్రీమతి అమ్మాజీ టు చిత్ర మాటలు, పాటలు. ... శ్రీ రామచంద్‌. గ 
క శ్రీమతి మీనాకుమారి ప చంద్ర పద్యాలు సల శ్రీ రామచంద్‌ శ్రీ కామరాజు ఠి 
శ్రే శ్రీమతి రమాదేవి des మహారాణి శ్రీ చెరువు ఆంజనేయశాస్త్రి. శ 
శే శ్రీమతి రజని TO ని సంగీతం ఎంట్రీ ఘంటసాల _ థ్‌ 
( ర్ట అమరనాథ్‌ ల... చ్యవనమహర్షి. | నృత్యముల. ౧ ౨. (యని, భూపాల్‌ | 
(౮) కాంతారావు 5 అశ్వనకుమారులు | ఛాయ నీ శ్రీ యస్‌. కె వరదరాజ్‌ 
(శ్ర రమణారెడి శ మార్గాన్వేషి శబ్దం క్‌ శ్రీ 3. అర్‌. సీతారామ్‌ 
ఫ్‌ గ్ర మిక్కిలినేని isn us ws కూర్చు 2 శ్రీ పద్మనాభన్‌ 11 
థి శీ) రాజనాల 0... దవెం॥ద్రుడు నే Hess కోటి, సత్యనారాయణరావు (3 
| శ్రీ పద్మనాభం Ye నారదముసీంద్రుడు | ప్రోసెసింగ్‌... సీతారామ్‌ / 
శ్రీకాంత్‌ HI విష్ణు స్టీల్స్‌ 1 యం. ఆర్‌, 3.మూర్ధి. 
/ శీ) యన్‌, ఆర్‌ కరక =... ధర్మాధికారి.. మేకప్‌ నీ యం యస్‌, సుబ్బయ్య | 
శై  బేవీ చంద్రకళ, బేబీ పూర్ణిమ, మాస్టర్‌ రాజేంద్ర, | వీర్రాజు, భద్రయ్య al 
/ 'మాస్లర్‌ సంగ్రామసింగ్‌, మాస్లర్‌ సంపత్‌, శ్రీమతి జయ. | దుస్తులు గ ae అప్పారావు; స 
న | [1 : ర : నబి పిళ్ళై 
ఏప్ర నటీనటులు: రమకి పతమాదేపి: ముకి నరికారెలి | క అర ||. (3 
3 ఠి 
| | నాయక్‌ = శ్రీ కామరాజు, | స్టుడియో: ప్రిమియర్‌ (మైనూద) రికార్డింగ్‌: ఆర్‌.సి, ఏ § 
Ee isso bined ston no a ND 


K: faue sha Cra 


టాం roa] 
నేపథ స్రగానం ww 
ఘంటసాల, పి. లీల జమునారాణ, వూధవపెద్రి సత్యం $ 


( 


నె7టివ్‌ ఇటా : 


డిస్ట్రిబ్యూటర్లు : 

0 గం 

ఆంధ్ర జిల్లాలకు : శ్రీ కృష్ణా పిక్చర్స్‌, 
గాంధీనగరం ; : విజయవాడ. 


© 


"rer irctO మట న FOIA HOPPING HORI PII] | 


j | 
. . 
. . 
a) | 
/ | 
| ]. 
2 
స j9 


| 


